కథ 


——— 


(శ్రీ జైమినీ భారత పురాణ (ప్రసిద్దమైన పుణ్యకథ. నారద 
మౌని అర్జునునకు చెప్పిన చం(ద్రహాస చర్విత విన్నవారు, కన్న 
'వారు కష్టములనుండి గశ్లైక్కి దరిద్రమునుండి విముక్తు లౌదురని 

టె యి అవి 
(ద్రసిర్ధి. 


తొల్లి కేరళ రాజైన మేధావి వర్మకు లేకలేక ఒక్క కుమా 
రుడు జన్మించెను. ఆ బాలునిపేరు చం(ద్రహాసుడు. అదే సమయ 
మున కుంతలేశ్వరుని మహామంత్రి భాగురాయణునకు కూడా ఒక 
కుమారుడు కల్లెను. ఆ బాలునిపేరు మదనుడు. భాగురాయణ 
మంతి మహాబుద్ధిశాలి ; స్వార్థపకుడు : కుంతల సామాజ్యానికి 
తన కుమారుడు మదనుని (ప్రభువుగా చేయదలచుకున్నాడు. కొంత 
కాలమునకు భాగురాయణునకు విషయ అనే కుమా ర్తె కలుగుతుంది. 
ఒకనాడు గాలవ మహర్షి రాగా భాగురాయణుడు తన బిడ్డల జాత 
కౌలు చూపుతోకీకో గాలవుడు చూసి మదనుడు చక్రవర్తి కాజాల 


డనియు, విషయ మాత్రము చక్రవర్తిని కాగలదని చెప్పగా, మహా 
మంత్రి భాగురాయణుడు నవ్వి, తనకు జాతకములయంశు విశ్వాసం 
లేదని, తన కుమారుని తప్పకుండా చక్రవర్తిని చేస్తాననియ చెబు 
తాడు. గాలవుడు విధివిధాన మెవ్వరు తప్పించలే రంటాడు. మహా 
మంత్రి తన బుద్ధిబలం చేత విధిని భూమికి రప్పించి, నుదుట 
ధ్రాతలు దిద్దిస్తా నంటాడు. 


చం[ద్రహాసుడు ఐదు సంవత్సరముల బాలుడ్రై యుండగా 
అతడు చ్మకవర్డి కాగలడని భాగురాయణుడు విని కుంతల సైన్యంో 
వెళ్ళి మేధావి వర్మను ఓడించి, చంపి వేస్తాడు. అతని రాణీ, బాలు 
డైన చంద్రహాసుని సుగుణ అనే దాసికి ఒప్పగించి రషీంచమని 
ఆత్మహత్య చేసుకుంటుంది. సుగుణ రాజకుమారుణ్జి, తన కుమారుడు 
గజపళిని తీసుకుని కుంతలమే పోయి అజ్ఞాతంగా ఉంటుంది. 
భాగురాయణుడు తెలుసుకుని, సుగుణను చెరసాలలో నిర్బంధించి 


వాలుడైన చర్మదవాసుని చంపి రమ్మని తలారుల్ని పంపుతాడు. 
తలారులు జాలిపడి చందహానుని కాలికుస ఆరవ (వేలు తెగ 
గొట్టి విడిచిపెడతారు. అది ఆనవాలుగా చూసి, చంద్రహానుణ్ణి 
సంహరించామని భాగురాయణునివద్ద బొంకుతారు. 


కళిందుడనే రాజు వేటకు వచ్చి సర్వలక్షణ సమన్వితుడై న 
వాల చంద్రహాసుణ్ణి చూసి, తీసుకుపోయి. దత్త ప్పుతునిగా పెంచు 
కుంటాడు, భాగురాయణుడు తన కుమారుని చక్రవర్తిగా చేయ 
దలచి (ప్రతిబంధకాలు కలగకుండా తన పత్రిక విషయ పురుషుల్ని 
చూడకుండా ఉద్యానమందిరంలో నుంచి చెలికత్తెలు, ఉపాధ్యాయిను 
లను మాతం పెట్టి సంరకీస్తూంటాడు : థాగురాయబుని కుమా 
రుడు, కుంతలేశ్యలుని యేక్తైక ప్యుతిక చంసకమాలిని! చిన్ననాటి 


నుంచీ మితుడుగా ఉంటాడు. 


చంద్రహానుడు కుళిందరాజు కుమారుడె సకల విద్యలూ 

నేర్చి సన యౌనను డొతాడు. కుంతల రాజప్పుతిక చంసకమాలిని 

మంతి కనూతుడై న మదనుణి గాఢం (ప్రేమిస్తుంది. విషయ 
వ ఇ b= 


తోక మెరుంగని అమాయకురాలిగా స్త్రీలతో మెలగుతూ సవ 


యౌవనవతి అవుతుంది. చంద్రహాసుడు మరణించా డనుకుని 
దుఃఖంతో సుగుణ విషయ పరిచారికగా ఉంటుంది, 


చంద్రహాసుడు తల్రిడండుల ఆజ్ఞ తీసుకొని దేశ సంచారం 


చస్తూ _ సుగుణ కుమారుడు బొల్య మితుడై న గణపతిని కలుసు 
మ్‌ Fe 


కుంటారు. వాళ్ళిద్దరూ కోంతలం వస్తారు. 
పెంచి రక్షించిన సుగుణ ఉనికి తెలుసు 
విషయ ఉద్యాన మందిరంలో చొరబడశతాడు, 
విషయ చందహాసుణ్ణి చూసి మోహిస్తుంది ; వా రిరువురు 
అన్యోన్యం |సేమించుకుంటారు. చందహోసుడు సుగుణను కలుసు 
కుని ఆమె కొడుకు గణపతి చేమం చెప్పి శివాలయానికి రమ్మం 


చిన్ననాడు తనను 


టాడు, తరువాత తగ శౌర్య పరాక్రమాలవల్ల మదనుణి మెప్పించి 
si a మ. 


అతని మితుడౌకాడు. తన జననీ జనకుల ఆజ్ఞ తిసుకుని వచ్చి 


విషయను వవొహమాడుకానని వాగానం చేసి తన పట్టణం వెళ్ళి 
a 
పోతాడు. 


కంద రాజకుమారున కివ్వదలచుకున్నాను 1 కాబట్టి స్వయంగా 
వెళ్ళి కు[0ద రాజకుమారుశణ్ణి తీసుకురమ్మని ఆశ్త్షాపిస్తాడ. భాగు 
రాయణుడు వెళ్ళి చం(దహాసుగు (ఐకికి ఉన్నాడని, తన తలారులు 
మోనగించినారని తెలుసుకుని నిచారిస్తాడు. టుష్టదుద్ధితో భాగురాయ 
జుడు తన కుమారుడు మడనునకు ఒక ఉత్తరం నాసి చం[డపహోనుని 
ద్వారా కంఠతలం సంపిసొగు. చందహాసుడు కుంతలం వచ్చి, 
మొదట తన (ప్రియురాలు విషయను కలుసుకుంటాడు. ప్రహావ 
వశాత్తు ఉళ్తరం అక్కడ వకిపోతుంది విషయ ఆ లేఖ తీసి 
చదుపుతుంది. అందులో చందహానుడు అమక్ష శత్రువని ఆతనికి 
విషము నిన్ముని (వాసి ఉంటుంది. విషయ శన తండ్రి దుర్మార్గం 
శెణనుతని “విషము” అన్నచోట. “విషయ” జని దిద్ధి యశా 


(ప్రకారం ఉంచుతుంది చం(ద్రహాసుడు ఆ లేఖను మదనుని కివ్వగా 
అతడు విషయా చందహాసులకు వివాహం చేసాడు. తరువాత 
భాగురాయణుడు తిరిగి వచ్చి ఆశ్చర్యపడి గాలపుడు చెప్పినట్టు విధీ 
విలాస మనుకుంటాడు, అయినా విధిని యెదిరించి చందహాసుడు 
కాళికా దేవి ఆలయంలో 
దుస్తుల్ని కాపుంచి _ చం్యదహోసునితో ఆచార (ప్రకారం అర్థరాత్రి 
వెళ్ళి కాశీపూజ చేసి రమ్మంటాడు విషయ కంగారు సడుతుంది. 


అలుడె నా అతణి చంప దలచుకుంటాడు 
లలా న 


చంద్రహాసుడు కాళీపూజకు అర్దరాత్రి బయలుదేరుతాడు. చంద 
అ 
హాసుడు యేమవుతాడు 1 
సొడా: మొదలెన విషయాలు వెండితెరకై చూచి అనందించె 
స్త మ చై 


దరుగాక 1 


భాగురాయణుడు విధిని యెదిర్సి జయి 


x 


రచన: 


చ్చి సదాశివయ్య 


పాటలు 


ఉపా 


పాట నెం, 1 


పాడినవారు ; బెంగుహాదు లత 
చందహానుడు (చిన్న్ర 


శ్రీహరి నారాయణ శాంతి సదనా 
పాస వినాశన పావనా 


పాహిమాం హరి పాహిమాం ॥శ్రీహరి॥ 


రచన : శ్రీ దాశరథి 


సుగుణ, ఓ శేష శయనా నారాయణా 
ఓ కమల నయనా దీనావనా 
ఓ చక్రధారి ఓహో మురారీ 
నీకంచు మాకు వేరేది దారీ 
నా చర్మిదహాసు నీ పాద దాసు 

కరుణించవయ్యా కాపాడవయ్యా 

అలనాడు నీవే ఆదరించావే 
ఏ పాప మెరుగని డోహ్లాదుని 
ఎలుగెత్తి నిన్నే తా పిలువగానే 
కరుణించలేదా గజరాజునే 
దుస్టాళ్ళు వలన కష్టాలు కలిగే 
ఏ “తప్పులేని యువరాజు నలిగే 
శిక్షించవయ్యా పాపాక్కుల 
రడీంచనయ్యా స్రీ భక్తుల 


పాడినవారు ; శ్రీమతి సి, లీల 


"ఓ శేషః 


॥ఓ శేషః 


nb కేస 


పాట నెం శ 


రచన ; (శ్రీ దాశరథి పాడినవారు : బెంగుళూరు లత 


చంద్రహాసుడు (చిన్న) : అందు గల విందు గల వంతటా నీవే 
సకల జీవుల (బ్రోచు స్వామివీ నీవే 
చావు పుట్టుక లన్ని నీ లీల లభయ్యా: 
శరణన్న వారినీ కరుణించ వయ్యా 1 


పాట నెం, ॥ 


కన: శ్రీ చి, సదాశివయ్య పాడినవారు : బెంగుళూరు లత 


చం్మదహానుడు (చిన్న్ర : లోకపావనా భ క్ర కారణా 
విశ్వకారణా డ్రీహరీ 
దీనశరణ్యా దేవ వరేణ్యా 
మంగళ మోహన (శ్రీహరీ 
అనాధ బంధు కారుణ్య సింధూ 
ఓంకారాక్మా (శ్రీహరీ 
జగదాధారా వేదాంత సారా 
ఆనంద రూపా (శ్రీహరీ ॥ 


పాట నెం, కీ 


రచన 4 (శ్రీ కొసరాజు పాడినవారు | (శ్రీ మాధనపెద్ది సత్యం 


ఇసత్రి : 


అర్దిరి భన్నా శాయెళ్తూ ఇది 

ఆంజనేయుని తాయెత్తు _ వీ 

రాంజనేయుని తాయెత్తు _ భజరంగబలీ కాయెత్తూ 

దేవతలంతా దీని మహిమచే 

చావక నిలిచిన తాయెతు ॥ఆద్రిర॥ 

బిక్కసీనుగూ దీన్ని కట్టుకొని a 

ఉక్కుపిండ మై పోతా తాడోయ్‌ 

కొండను యె త్తి కిందికి గొడితే 

కుండలాగ అది పగలాలోయ్‌ 

3 కుండలాగ అది పగలాలోయ్‌ ॥అదిర॥ 
' ఫ సమ్ముడాల్‌ దాటడానిశే స 

సత్తువ యిచ్చిన కాయెత్తు 

సంజీవిని పెకలించి తెచ్చుటకు 

సాధనమౌ యిది నా సొత్తు ॥అద్దిర॥ 

హరిహరాదుఠే అడ్డగించినా 

గిరాటు చేస్తా యికీ చూడు 

పిల్లనిచ్చు ౩ మ్‌ శామయ్యగాడు యక్‌ 

బిక్ళోలీటుగా సడకతాడు ॥అద్దిర॥ 


రచన : శ్రీ దాశరథి 


విషయ : 


పాట నెం, 8 


పాడినతారు : (శ్రీమతి పి, సుక్షిల 


ఏమిటో ఎందుకో 
ఏమిటీ కౌగిలీ ఎందుకీ ఆకలీ 
తలచినా చూచినా కలిగే ఈ చక్కిలిగిలి ఏమిటో ॥ఏమిటీ॥ 


చెజకు నిల్లెందుకో చిలిపి కశ్ళెందుకో 

చెంతనే వీంతగా చెలియ తా నెందుకో 

తారతో చంద్రుడూ చేరినా గెందుకో 

పువ్వుతో తుమ్మెదా మురిసిపోయె నెందుకో ఏమిటీ! 


జంటగా గున్వలూ మింటికెగిరె నెందుకో 

ఒంటరి నా హృదయమూ జంట గోరె నెందుకో 
కొమ్మలో కోయిలా కమ్మగ తా సల్రికెను 

మనసులో ఎవ్వరో చిలిపిగ నను పిలిచెను ॥ఏీమిజ్రీ॥ 
చల్లనీ గాలికే యల్లుమనె దేహము 

మనేనులో 'మొలిచేసు తెలియని వ్యామోహము 

రతిని నేనై తినా నా మన్మధు డెవ్వడో 

ఎవ్వరో “ఎవ్వరో నా మోహను డెన్వరో ॥ ఏమిటీ॥ 


రచన : కొసరాజు 


పాటనెం, 7 


పాడినవారు. రాజనాబు 


గణసతి ; శివళంకరా మహాదేవా 


చిత చిక్రాలుగావె నీ చర్య లోడేనా  ॥శివళంకరా॥ 


బూది పూసుకో తిరుగుతావు 
పెద్దపులి తోలు గప్పుకొని బిచ్చమె త్తేవు 

నినువోలె యిల్లి ల్లు నే తిరిగితే పగటి 

వేసగాడని జమ్‌లు యీసడింతురు నన్ను ॥శినళంకరా॥ 


గంగనే తలనుంచినావు సఖియ 
గౌరమ్మకే దేహ మప్పగించావు 
యిద్దరాం డను నేను కట్టుకుంటేను 


ఎద్దు మొద్దని లోక మెగతాళి జేసే ॥3సశ్షంకధా॥ 


కాలకూటము (మింగినావు యింద 

జాలముగ గొంతులో అరుపుగొన్నావు 

నిను జూచి ఆ పనీకి నే సాహాసించినను 

అభ్యుయ్యొ [ప్రాణాలు హరహరా అయిపోను 
॥శివశంకోరా॥ 


పాట నెం. కి 


రచన = (శీ దాశర పాడినవారు శ్రీమతి పి, సుశీల 
డ్రీ సి బి శ్రీనివాస్‌ 


వినయ: నిండు చంిడమాయా నా ఆగంత సీమా 

న తొలినాటి (పేమ చూ యింటిలోనె డాచాడులే 
హా కన్నె మనసు దోడాగ్లుతే, 

ఆ అందమెన రూసు ఆ కెంజె కొంచ చూపు 
నా కనులందు నారాజు వున్నాడుతే 

నా కన్నె మనసు దోచాడులే 


॥నిండు॥ 


చంద్రహోన? ఒపళొహో చెలీ వయ్యారీ 
మధు వాహినీ సురుచిర తరుణీ 
నవ మోహినీ (ప్రియ భామినీ 
జాగేలనే రావేలనే 


& ॥ఓహోహో॥ 


న 


అందమైన రాణీ, ఓ నీలనాగచే 


ను విడిచి నిలువలేనే, నా ప్రణయ మధురవాణీ 
॥ఓహోహో॥ 


జ్జ 2 


నా మససు పూలమేడ, నిను పిలిచె చెలికాడా 
ఈ వేళ రావేల ఇక శాగేలరా 
నే నొంటరిగ మన జాలరా 


చంద: ఓ లేత లేత కలువా, నా మససు గొన్న చెలునా 
కలిగేనూ కలలోనూ అహ గిలిగింతతే 
రుల్‌ యుల్లుమనె పృలకింతలే 


విషయ: నీ నవ్వ వెన్నెలందు నే కరగి పోవుచుందు 
నీ లోడు నీ నీడ దొరికిందిలే 
మన ఈడు జోడూ కలిసిందిలే ॥నిండు॥ 
పాట సెం, 9 
రజిన శ్రీ దాశరథి పాడిన్వరు రాజబాబు. హరనాథ్‌" 


క్‌ ఛట్లటచూరి 


ణి గా 
ట్‌ 
ల 
౮ 
ర్స 
(2 
(5 
లే 
él 
eg 
on 


యట పడటము కలరా: 
” 


ుయే కృంగార బంధము 
యే ఆనంద మూలము 
లేనిది జీవితానికి అర మీంచేముందిరా 1 


పొట నేం, 10 


పాడినవాప ; ఘంటసాల 
శ్రీమతి బి, ఆర్‌, లత 


హాస: ఇలకు దిగిన అందాలకారవో సౌందర్యరాణివో 


పాలకడలిలో మభుర సుభారసధారవో ఇలకు! 


. తేటి పెదవి తాకని నన మళ్లికవో 

మత్తు గొలుపు చల్ల ని తెలివెన్నెలవో 

మనసులోని తీయనీ తొలి కోరికవో 

మరులు గొలుపు నా రామచిలుకవో ॥ఇలకు దిగిన 


+ శ దాళరథి 


నడచివచ్చు పగడాలకొష 
బాజిమీటు మాణిక్య వీణవో 
కనులు పొడిస కల్యాణ గీశవో 


పాట నెం, 11 


ఓ పణ చెలీ నా పియ సలీ 
ఈ ఒంటరీ తనము ఏలనో 


నా చక్కని రాజెట దాగెనో 


కన్నుల కడళేను ఆశని రూపు 
మనసున మెరిపెను ఆతని వలప్ప 
అంతట వినపడె ఆతని పిలుపే 


పొకడినవారు : శ్రీమతి సిగ 


రతన: (శ్రీ దాశరథి 


విషయ : 
(నాజాట) 


పాట నెం, 12 
పాడినవారు ; (శ్రీమతి ఎస్‌ జానకి 

జననీ జయ గొరీ 

కైలాస వాసినీ కాత్యాయనీ 

మొర వినవమ్మా మంగళ గౌరీ 

దయ గనవమ్మా దాక్షాయణీ 

నాధుని (బ్రోచే భారము నీడే 

ఆపద వారించి కాఫొడవే 

ఫాలలోచనీ పాసమోచనీ 

పాహి పాహి దుర్గే 

దిన బాంధపీ దేవి శాంభవీ 

రక్షమాం భవానీ 

నా పతి అండగ నిలిచీ 

నా మాంగల్యము నిలిపీ 

కష్టాలన్నీ పార్మడ్రోలవే 

©) 
కల్బవల్లి మా తల్లీ 


॥జననీ॥ 


॥జననీ॥ 


1జననీ॥ 


10 


శాళసో త్ర్రం-ళ్లోకం 
రకల 


చంద్రహాసుడు 


పాట నెం. 18 
పాడినవారు ! (శ్రీ వీ, బీ, (్రీనివాన్‌ 


సూతా మరకతశ్యామా 
మాతంగీమధుశాలినీ 
కుర్యాత్కటాక్షం కల్యాణీ 
కదంబ వనవాసినీ 
జయమాతంగ తనయే 
జయ సీలోత్సలద్యుతే 
జయ సంగీత రసికే 

జయ లీలాపక (ప్రియే 


నమస్తేస్తు మహాదేవీ సమో భగవతీశ్వరీ 
నమస్తేస్తు జగన్మాతః జయ శంకర వల్ల ఖే 
నమోనమ స్తే రక్తాకీ జయత్వమదళాలినీ 
జయ మాతర్మహాలక్ష్మీ వాగీశ్వరి నమోస్తుతే 
మవోశాళీ నమోస్తుతే 


కట్టన 
మాటలు ; 
పొటలు : 
సంగీతం : 
సహాయకుడు : 


నేపథ్య గాయకులు : ఘంటసాల, పి. వి, శ్రీనివాస్‌, మాధపపెది, 


న్లాంశతిక 


నము ఉిదిరిది చ 
సదాశివ బహ్మం, చి, సదాశివయ్య 
సదాశివ బహ్మం 
దాశరథి, కొసరాజు, చి. సదాశివయ్య 
యస్‌. హనుమంతరావు 


రాజ్‌బాబు, పి. సుశీల య 


వి. యస్‌. నటరాజ్‌ 

టి. యస్‌, మునుస్వామి. యన్‌. వడివేలు 

ఆర్‌, నపేశన్‌, టి. కాళాతి 

వి. యన్‌.మూరి 

వి. నారాయణమూర్తి, జి. కృష్తమూ ర్తి 

శె. ఏ. స్వర్ణప్ప, శె. వి, షణ్ముగం, పోతరాబా, 
వీరాజు, విశ్వంభరమ్‌ 


లే 
రొ[రా 


ME 
rn 
రా. 


ర dus 


జి, శివ ప్రకాశం 

నిర్మాణ నిర్వహణ : వి. కె. శ్రీనివాసన్‌ 

నహాయకులు ; కె. కుప్పుస్వామి. ఎ. రామస్వామి, 

ఎ. గంగన్‌ 

కూర్చు : పి. జి. మోహన్‌, యమ్‌, దేవేంద్రనాథ్‌, 
టి 


నటీనటులు : 
కృష్ణకుమారి, పండరీబాయి, వాణి శ్రీ, పుష్పవల్లి, నూర్యకళ, (ప్రభావతి, రాధాకుమారి, నబితాచేవి 


అతిథి నటి: జయంతి 
గుమ్మడి, హరనాథ్‌, సత్యన్నారాయణ, ధూళిపాళ, డా॥ శివరా మకృష్టయ్య, రాజ్‌ బాబు 
జూనియర్‌ ఎ. వి. సుబ్బారావు, 
రామకోటి, మోతుకూరి సత్యం, వల్లం నరసింహారావు, గ్రీకాంత్‌, కాశీనాథ్‌ తాతా, స్కుబహ్మణ్య చౌదరి, టి. గోపాలకృష్ణ, 
ఆలేరు కోటిరెడ్డి, జి. బి. సుబ్బారావు, ఆర్‌, (శ్రీనివాసరావు, మాస్టర్‌ బాబు 
పావనమైన వనన న 


సంయు క్ర దర్శకులు : 
టి. దయాసాగర్‌ కె. ధర్మరాజు 


డిస్ట్రిబ్యూటర్స్‌ : 
నిర్మాత, దర్శకుడు : భబభయుగ్‌ థిలిమ్‌ 
బి. యన్‌. రంగా విజయవాఢ్క గుంత కొల్లు, నీశీం[దాభబాణ్‌. 
. “వ్యతం్థ 


లలల చిదిదిలిదిదిలదిదిదిదిలిది లది చిలి దిదిదిదిలిరిదిరిదిరిరిరిలరిరిదిదిరిధిలలినిది ధిలిలచిదళ 
త, విజయవాడ శీ. 


